


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే 


ఇందులో... 
శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం 
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరం 
శ్రీ లక్ష్మీ అష్టోత్తరం 
శ్రీ వేంకటేశ్వర మంగళా శాసనం 


(ప్రతులకు: 

టి. వెంకటప్పయ్య 
9490400858, 9110580418 
విజయవాడ 

11-12-2019 


వెల : అమూల్యము 


(2౨ 


19 


31 


విజిపి 
ఉని 


తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - 
ఫిబ్రవరి 23, 1503) సాహితీచరిత్రలో లభించిన ఆధారాల 
ప్రకారం తొలి తెలుగు వాగ్గేయకారుడు. అన్నమయ్యకు 
పదకవితా పితామహుడు, ద్రావిడాగమ సార్వభౌముడు అన్న 
బిరుదులున్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, 
పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల 
శ్రీ వేంకటేశ్వరస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ 
దేవతలను కీర్తిస్తూ 3౩2వేలకు పైగా కీర్తనలు రచించి రాగి 
రేకుల మీద చెక్కించి పదిలపరచారు. కానీ రాగం విలువ 
తెలియని జాతి రాగికోసం వాటిని కరగించుకోగా కేవలం 
12 వేల సంకీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి. 
అన్నమయ్య కీర్తనలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, 
భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. సమకాలికుడు, 
కర్నాటక సంగీత పితామహుడైన పురంధరదాసు అన్నమయ్యను 


(3 


సాక్షాత్తు (శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడు. 
శ్రీమహావిష్ణువు ఖద్దమైన నందకం అంశతో అన్నమయ్య 
జన్మించాడని శ్రీవైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది. 
ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. 
త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు 
అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య మనుమడైన చిన 
తిరుమలాచార్యులు సంకీర్తనల గొప్పదనాన్ని “శృతులై 
శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబులై, యతిలోకాగమ 
వీథులై, వివిధమంత్రార్థంబులై, నీతులై, కృతులై, 
వేంకటశైలవల్లభ రతిక్రీడారహస్యంబులై, నుతులై, తాళు 
లపాకన్నయ వచోనూత్నక్రియల్‌ చెన్నగున్‌.” అని 
కీర్తించాడు. నందకాంశమని కీర్తించబడుతున్న అన్నమయ్య 
దైవాంశ సంభూతుడనడంలో ఎట్టి సందేహంలేదు. దైవాంశ 
సంభూతులను కూడా దైవంగానే కొలిచే సాంప్రదాయం 
మనది. అన్నమయ్య కూడా ఆ కోవకు చెందినవారే! 
అన్నమయ్యకు నడు శ్రీవేంకటేశ్వర ఆలయాలలో ప్రత్యేకమైన 
మందిరాలు కట్టించి పూజా పునస్మారాలు నిర్వహించడమనే 


డు 


ఆచారం ప్రబలిన మాట వాస్తవం. అయితే ఆ పూజలు 
అష్టోత్తరం, ధూప దీప నైవేద్యాలతో జరిగితే సంగీత 
విద్వాంసులకు, భక్తులకు నేత్రపర్వంగా ఉంటుందన్న 
ఉద్దేశంతో నా మదిలో చాలా కాలంగా ఉన్న అన్నమాచార్య 
అష్టోత్తర శతనామావళి రచన నేడు కార్యరూపం దాల్చింది. 
అవధాని, సంస్కృతాంధ్రాంగ్ల పండితులు శీ చక్రాల 
లక్ష్మీకాంత రాజారావుగారు నా మీద దయతో దీనిని పరిశీలించి 
తగుమార్చులు సూచించినదులకు వారికి కృతజ్ఞతలు. అలాగే 
అన్నమయ్య కీర్తనలను గానంచేస్తూ, అపారభక్తి విశ్వాసాలు 
కలిగిన సంగీతజ్ఞాలు, విద్యార్థులు, గాయకులు, వాగ్గేయకారులు 
ఈ అష్టోత్తరాన్ని ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వరుని పూజలో 
భాగంగా చదవగలరని ఆశిస్తున్నాను. 

ఇట్లు 

అన్నమయ్య పాదాం[ఘి రేణువు 
టేకుమళ్ళ వెంకటప్పయ్య, 
విజయవాడ 
94904 00858, 91105 804186. 


(శీమత్వదీయ చరితామృత మన్నయార్యా 
పీత్వాపినైవ సుహిజా మనుజా భవేయుః 
త్వం వేంకటా చలపతేరివ భక్తిసారం 
థ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే! 


—- 


వ 
=~ oOo 


umm MRAM 
ఎ రా ల$ (ఏయి లఅ 0౨ 


ఓం 


తాళ్ళపాక అన్నమాచార్య అష్టోత్తర శతనామావళి 


శ్రీ అన్నమాచార్యస్వామినే నమ: 
నందకాంశ సంభూతాయ నమ: 
విశాఖానక్షత్ర సంభూతాయ నమ: 
నాదోపాసనా తత్సరాయణాయ నమ: 
ద్రావిడాగమ సార్వభౌమాయ నమ: 
పదకవితా పితామహాయ నమ: 
శృంగారకీర్తన రచనా దురంధరాయనమ: 
ఆధ్యాత్మిక కీర్తన ప్రియాయ నమ: 
ప్రథమాంధ్ర వాగ్గేయకారనే నమ: 

కీర్తన ప్రియాయ నమ: 

సంకీర్తన స్వరూపాయ నమః 

సంగీత శాస్త పరాయణాయ నమ: 
నాదానందాయ నమ: 

శ్రీవైష్టవా గ్రగణ్యాయ నమ: 

ద్వాత్రింశత్‌ సహస్ర కీర్తనా శోభితాయ నమ: 
తాళ్ళపాకగ్రామ వాసినే నమ: 

విఠలయ్య ప్రపితామహాయ నమ: 


sae 


18 
19 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 
30 
31 
32 
33 
34 
35 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


నారాయణయ్య పౌత్రాయ నమ: 
నారాయణసూరి పుత్రాయ నమ: 
లకృమాంబ సుపుత్రాయ నమ: 
అక్కాంబా పతయే నమ: 
పెదతిరుమలాచార్య పిత్రే నమ: 
చినతిరుమలాచార్య పితామహాయ నమ: 
తిమ్మక్క పతయే నమ; 

శంఖ చక్ర ముద్రాంకితాయ నమ: 
ఆదివన్‌ శరగోపయతి శిష్యవరాయ నమ: 
ఘనవిష్ణు శిష్యవరిష్టాయ నమ: 
పురంధరదాస సమకాలినే నమ; 
నానావైష్టవ క్షేత్ర సందర్శనాయ నమ: 
వేంకటేశ సేవాగ్రగణ్యాయ నమః 
ఆచార్యాయ నమ: 

నారదప్రియాయ నమ: 
తుంబురుప్రియాయ నమ: 

తిరుమల నివాసినే నమ: 

సర్వవేద తత్వజ్ఞాయ నమ: 


36 
37 
38 
39 
40 
41 
42 
43 
44 
45 
46 
47 
48 
49 
50 
ర్‌1 
ర్‌2 
ర్‌3 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


సర్వ సమదర్శినే నమ; 
విద్యాతత్వజ్ఞాయ నమ: 
అకల్మషాయ నమ: 
అనఘాయ నమ: 
అమృతాంశవే నమ: 
అవతారమూర్తయే నమ: 
ఆనందాయ నమ: 
కలుషవిదూరాయ నమ: 
కవయే నమ: 

గుణాతీతాయ నమ: 

ఘనాయ నమ: 
చారుహాసాయ నమ: 

జయినే నమ: 

జ్ఞానినే నమః 

తామసాది గుణరహితాయ నమ: 
తీర్జాయ నమ: 

నందనందన ప్రియాయ నమ: 
నిత్యానందాయ నమ: 


(౩9 


ర్‌4 
ర్‌ర్‌ 
56 
ర్‌/ 
ర్‌రి 
59 
60 
61 
62 
63 
64 
65 
66 
67 
68 
69 
70 
7] 
72 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


నిరాశాయ నమ: 
నిర్మలాయ నమ; 
పండితాయ నమ; 
పరమ పావనాయ నమ: 
పావనానఘాయ నమ: 
పుణ్యశీలాయ నమః 
పుణ్యాత్మనే నమ; 
పూర్ణపురుషాయ నమః 
ప్రసన్నాత్మనే నమ; 
ప్రసన్నాయ నమ: 
ప్రాజ్ఞాయ నమ: 
(పప్రమమూర్తయే నమ; 
భక్తాగ్రగణ్యాయ నమ: 
భవ్యాయ నమః 
మహనీయ గుణాత్మనే నమ; 
మహనీయాయ నమ: 
మాన్యాయ నమ: 
యోగపురుషాయ నమ: 
యోగిపుంగవే నమ: 


73 
74 
75 
76 
77 
78 
79 
80 
81 
82 
83 
84 
రి5 
86 
87 
రిరి 
89 
90 
91 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


యోగీంద్రాయ నమ: 
యోగీశ్వరాయ నమ: 
రామకథాలోలాయ నమ: 
వందనీయాయ నమ: 
వరపుత్రాయ నమ: 
వాగీశాయ నమ; 
విద్యానిధయే నమ; 
విద్యాపతయే నమ: 
విద్యావేద్యాయ నమ: 
వివిధాగమ వేద్యాయ నమ; 
విశ్వరంజికాయ నమ; 
విష్ణుప్రియాయ నమ: 
వైరాగ్య ప్రియాయ నమ: 
శాంతమూర్తయే నమ: 
శాంతస్వరూపాయ నమ: 
శాంతాత్మనే నమ: 
శాంతాయ నమ: 
శుద్దాత్మనే నమ: 
శృంఖలాబంధ విముక్తజీవనాయ నమ: 


92 
93 
94 
95 
96 
97 
98 
99 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


శ్రీకృష్ణ భక్తాయ నమ: 
శ్రీనివాస పరమభక్తాయ నమ: 
శ్రీనసింహ భక్తాయ నమ: 
శ్రీరామ భక్తాయ నమ: 
శ్రీహనుమ భక్తాయ నమ: 
సర్వజ్ఞాయ నమ: 

సాధవే నమ: 
సారహృదయాయ నమ: 


100 ఓం సిద్ధ సంకల్పాయ నమ: 

101 ఓం సుగుణాతాయ నమ: 

102 ఓం సుశీలాయ నమ; 

103 ఓం సచ్చిదానంద రూపాయ నమ: 
104 ఓం సచ్చిదానంద స్వరూపాయ నమ; 
105 ఓం సత్ప్వరాయణాయ నమ: 

106 ఓం సత్పురుషాయ నమ: 

107 ఓం సద్భావాయ నమ: 

108 ఓం సర్వమంగళకరాయ నమ: 

ఇతి శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం సమాప్తం 


నూ 


శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి 
ఓం (శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీనివాసాయ నమః 
ఓం లక్ష్మిపతయే నమః 
ఓం అనామయాయ నమః 
ఓం అమృతాంశనే నమః 
ఓం మాధవాయ నమః 
కత కృష్ణాయ నమః 
ఓం శీహరయే నమః 
ఓం జ్ఞానపంజరాయ నమః 
ఓం శ్రీవత్స వక్షసే నమః 10 
ఓం జగద్వంద్యాయ నమః 
ఓం గోవిందాయ నమః 
ఓం శాశ్వతాయ నమః 
ఓం ప్రభవే నమః 
ఓం శేశాద్రినిలాయాయ నమః 
ఓం దేవాయ నమః 
ఓం కేశవాయ నమః 


నూ 


ఓం మధుసూదనాయ నమః 

ఓం అమృతాయ నమః 

ఓం విష్ణవే నమః 20 
ఓం అచ్యుతాయ నమః 

ఓం పద్మినీప్రియాయ నమః 

ఓం సర్వేశాయ నమః 

ఓం గోపాలాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 

ఓం గోపీశ్వరాయ నమః 

ఓం పరంజ్యోతిషే నమః 

ఓం వ్తెకుంఠ పతయే నమః 

ఓం అవ్యయాయ నమః 

ఓం సుధాతనవే నమః 80 
ఓం యాద వేంద్రాయ నమః 

ఓం నిత్య యౌవనరూపవతే నమః 

ఓం నిరంజనాయ నమః 

ఓం విరాభాసాయ నమః 

ఓం నిత్య తృప్తాయ నమః 

ఓం ధరాపతయే నమః 


ఓం సురపతయే నమః 

ఓం నిర్మలాయ నమః 

ఓం దేవపూజితాయ నమః 

ఓం చతుర్భుజాయ నమః 40 
ఓం చక్రధరాయ నమః 

ఓం చతుర్వేదాత్మకాయ నమః 

ఓం త్రిధామ్నే నమః 

ఓం (త్రిగుణాశ్రయాయ నమః 

ఓం నిర్వికల్పాయ నమః 

ఓం నిష్మళంకాయ నమః 

ఓం నిరాంతకాయ నమః 

ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః 

ఓం నిరుప్రదవాయ నమః 

ఓం నిర్గుణాయ నమః 50 
ఓం గదాధరాయ నమః 

ఓం శార్ణపాణయే నమః 

ఓం నందకినీ నమః 

ఓం శంఖదారకాయ నమః 

ఓం అనేకమూర్తయే నమః 


షా 


ఓం అవ్యక్తాయ నమః 

ఓం కటిహస్తాయ నమః 

ఓం వరప్రదాయ నమః 

ఓం అనేకాత్మనే నమః 

ఓం దీనబంధవే నమః 60 
ఓం జగద్వాపినే నమః 

ఓం ఆకాశరాజవరదాయ నమః 

ఓం యోగిహ ఎ్రకుద్దమందిరాయ నమః 
ఓం దామోదరాయ నమః 

ఓం జగత్సాలాయ నమః 

ఓం పాపఘ్నాయ నమః 

ఓం భక్తవత్సలాయ నమః 

ఓం (తివిక్రమాయ నమః 

ఓం శింశుమారాయ నమః 

ఓం జటామకుట శోభితాయ నమః 70 
ఓం శంఖ మద్యోల్ల సన్మంజు కింకిణ్యాధ్య నమః 
ఓం కారుండకాయ నమః 

ఓం నీలమోఘశ్యామ తనవే నమః 


ఓం బిల్వప(త్రార్చన ప్రియాయ నమః 
ఓం జగత్మర్రే నమః 

ఓం జగత్సాక్షిణే నమః 

ఓం జగత్సతయే నమః 

ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమః 
ఓం జిష్టవే నమః 

ఓం దాశార్హాయ నమః 80 
ఓం దశరూపవతే నమః 

ఓం దేవకీ నందనాయ నమః 

ఓం శౌరయే నమః 

ఓం హయరీవాయ నమః 

ఓం జనార్ధనాయ నమః 

ఓం కన్యాశ్రణతారేజ్యాయ నమః 

ఓం పీతాంబరధరాయ నమః 

ఓం అనఘాయ నమః 

ఓం వనమాలినే నమః 

ఓం పద్మనాభాయ నమః 90 
ఓం మృగయాసక్త మానసాయ నమః 


శూ 


ఓం అశ్వరూఢాయ నమః 

ఓం ఖడ్గధారిణే నమః 

ఓం ధనార్జన సముత్సుకాయ నమః 

ఓం ఘనతారల సన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః 
ఓం సచ్చితానందరూపాయ నమః 

ఓం జగన్మంగళ దాయకాయ నమః 

ఓం యజ్ఞభోక్రే నమః 

ఓం చిన్మయాయ నమః 

ఓం పరమేశ్వరాయ నమః 100 

గం పరమార్ధప్రదాయకాయ నమః 

ఓం శాంతాయ నమః 

ఓం (శ్రీమతే నమః 

ఓం దోర్దండ విక్రమాయ నమః 

ఓం పరబ్రహ్మణే నమః 

ఓం (శ్రీవిభవే నమః 

ఓం జగదీశ్వరాయ నమః 

ఓం ఆలివేలు మంగా సహిత వేంకటేశ్వరాయ నమః 108 


ఇతి (శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరం సమాప్తం 


శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి 
ఓం ప్రకృత్యై నమః 
ఓం వికృత్యై నమః 
ఓం విద్యాయై నమః 
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః 
ఓం (శ్రద్ధాయై నమః 
ఓం విభూత్యై నమః 
ఓం సురభ్యై నమః 
ఓం పరమాత్శికాయై నమః 
ఓం వాచే నమః 
ఓం పద్మాలయాయి నమః 10 
ఓం పద్మాయె నమః 
ఓం శుచయే నమః 
ఓం స్వాహాయై నమః 
ఓం స్వధాయై నమః 
ఓం సుధాయై నమః 


ఓం ధన్యాయై నమః 

ఓం హిరణ్యయ్యి నమః 

ఓం లక్ష్య నమః 

ఓం నిత్యపుష్టాయై నమః 

ఓం విభావర్యై నమః 20 
ఓం అదిత్యై నమః 

ఓం దిత్యై నమః 

ఓం దీప్తాయై నమః 

ఓం వసుధాయె నమః 

ఓం వసుధారిణ్యి నమః 

ఓం కమలాయై నమః 

ఓం కన్తాయె నమః 

ఓం క్షమాయై నమః 

ఓం క్షీరోదసంభవాయై నమః 
ఓం అనుగ్రహపరాయై నమః 30 
ఓం బుద్దయే నమః 


ఓం అనఘాయై నమః 

ఓం హరివల్లభాయై నమః 
ఓం అశోకాయై నమః 

ఓం అమృతాయై నమః 

ఓం దీప్తాయై నమః 

ఓం లోకశోకవినాళిన్యై నమః 
ఓం ధర్మనిలయాయై నమః 
ఓం కరుణాయై నమః 

ఓం లోకమాత్రే నమః 40 
ఓం పద్మప్రియాయై నమః 
ఓం పద్మహస్తాయై నమః 
ఓం పద్మాక్ష్యి నమః 

ఓం పద్మసుందర్యై నమః 
ఓం పద్మోద్భవాయై నమః 
ఓం పద్మముఖ్యై నమః 

ఓం పద్మనాభప్రియాయై నమః 


న్‌ా 


ఓం రమాయై నమః 

ఓం పద్మమాలాధరాయై నమః 
ఓం దేవ్యై నమః 50 

ఓం పద్మిన్యై నమః 

ఓం పుణ్య గంధాయె నమః 
ఓం సుప్రసన్నాయై నమః 
ఓం ప్రసాదాభిముఖ్యై నమః 
ఓం ప్రభాయై నమః 

ఓం చంద్రవదనాయై నమః 
ఓం చంద్రాయై నమః 

ఓం చంద్రస హోదర్యై నమః 
ఓం చతుర్భుజాయై నమః 

ఓం చంద్రరూపామై నమః 60 
ఓం ఇందిరాయై నమః 

ఓం ఇందుశీతలాయై నమః 
ఓం ఆహ్లాద జనన్యై నమః 


నూ 


ఓం పుష్ట్రై నమః 

ఓం శివాయై నమః 

ఓం శివకర్యై నమః 

ఓం సత్యై నమః 

ఓం విమలాయై నమః 

ఓం విశ్వజనన్యై నమః 

ఓం పుష్టయే నమః 70 
ఓం దారి(ద్యనాశిన్యై నమః 
ఓం ప్రీతీపుష్మరిణ్యై నమః 
ఓం శాంతాయై నమః 

ఓం శుక్షమాల్యాంబరాయై నమః 
ఓం (శ్రియై నమః 

ఓం భాస్మర్యై నమః 

ఓం బిల్వనిలయాయై నమః 
ఓం వరారోహాయై నమః 
ఓం యశస్విన్యై నమః 


నూ 


ఓం వసుంధరాయై నమః 80 
ఓం ఉదారాంగాయె నమః 
ఓం హరిణ్య నమః 

ఓం హేమమాలిన్యై నమః 

ఓం ధనధాన్యకర్యై నమః 

ఓం సిద్ధయె నమః 

ఓం (స్తెణసౌమ్యాయై నమః 
ఓం శుభప్రదాయై నమః 

ఓం నృపవేశ్శగతానందాయై నమః 
ఓం వరలక్ష్యై నమః 

ఓం వసుప్రదాయై నమః 90 
ఓం శుభాయై నమః 

ఓం హిరణ్యప్రాకారాయై నమః 
ఓం సముద్రతనయాయై నమః 
ఓం జయాయె నమః 

ఓం మంగళదేవ్యై నమః 


ఓం విష్ణువక్షస్థల నివాసిన్యై నమః 

ఓం స్థితాయై నమః 

ఓం విష్ణుపత్యై నమః 

ఓం (ప్రసన్నాక్యై నమః 

ఓం నారాయణ సమాగ్రితాయె నమః 100 
ఓం దారి(ద్య ధ్వంసిన్యై నమః 

ఓం దేవ్యై నమః 

ఓం సర్వోపద్రవవారిణ్య నమః 

ఓం నవదుర్దాయై నమః 

ఓం మహాకాళ్యై నమః 

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః 

ఓం (త్రికాలజ్ఞానసంపన్నాయి నమః 

ఓం భువనేశ్వర్యై నమః 108 

ఇతి (శ్రీలక్ష్యష్ణోత్తర శతనామావళి సమాప్తమ్‌. 


C5 


శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు 


శ్రీనివాసా గోవిందా 
శ్రీవేంకటేశా గోవిందా 
భక్తవత్సలా గోవిందా 
భాగవతప్రియ గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 
నిత్యనిర్మలా గోవిందా 
నీలమేఘశ్యామా గోవిందా 
పురాణపురుషా గోవిందా 
పుండరీకాక్ష గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


నందనందనా గోవిందా 
నవనీత చోర గోవిందా 


పశుపాలక శ్రీ గోవిందా 
పాపవిమోచన గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


దుష్ట సంహార గోవిందా 
దురిత నివారణ గోవిందా 
శిష్టపరిపాలక గోవిందా 
కష్టనివారణ గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


వజ్రమకుటధర గోవిందా 
వరాహమూర్తి గోవిందా 
గోపీజనప్రియ గోవిందా 
గోవర్ధనోద్దార గోవిందా 


గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


దశరథ నందన గోవిందా 
దశముఖ మర్దనా గోవిందా 
పక్షివాహన గోవిందా 
పాందవప్రియ గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


మత్స్యకూర్మా గోవిందా 
మధుసూదన హరి 
గోవిందా 

వరాహ నరసింహ గోవిందా 
వామనమూర్తి గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


బలరామానుజ గోవిందా 
బౌద్ధకల్కి గోవిందా 

వేణుగానలోల గోవిందా 
వేంకటరమణా గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


సీత్రానాయక గోవిందా 
శితజనపాలన గోవిందా 
దానవీర గోవిందా 
ధర్మరక్షణ గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


అనాదరక్షక గోవిందా 
ఆపద్భాంధవ గోవిందా 
ఆగ్రితరక్షక గోవిందా 


నమూ 


కరుణాసాగర గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


కమలదళాక్షా గోవిందా 
కామితఫలదా గోవిందా 
పాపవినాశక గోవిందా 
పాహిమురారి గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


శీముద్రాంకిత గోవిందా 
్రీవత్సాంకిత గోవిందా 
ధరణీనాయక గోవిందా 
దినకరతేజా గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


పద్మావతి ప్రియ గోవిందా 
ప్రసన్నమూర్తి గోవిందా 
అభయహస్త ప్రదర్శన గోవిందా 
మత్స్యావతారా గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


శంఖుచక్రధర గోవిందా 
శారదాధర గోవిందా 
విరజాతీర్థ గోవిందా 
విరోధిమర్దన గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


సహస్రనామా గోవిందా 
నరసిజనయన గోవిందా 
లక్ష్మీవల్లభ గోవిందా 


లక్ష్మణాగ్రజ గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


కస్తూరి తిలక గోవిందా 
కనపీతాంబర గోవిందా 
గరుడవాహన గోవిందా 
గానలోల గోవిందా 

గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


వానరసేవిత గోవిందా 
వారధింబంధన గోవిందా 
ఏకస్వరూపా గోవిందా 
సప్తగిరీశా గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


రామకృష్ణా గోవిందా 
రఘుకులనందన గోవిందా 
ప్రత్యక్షదేవా గోవిందా 
పరమదయాకర గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


వజకవచధర గోవిందా 
వైభవమూర్తి గోవిందా 
రత్షకిరీట గోవిందా 
వసుదేవసుతా గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


బ్రహ్మాండరూపా గోవిందా 
రత్నతారక గోవిందా 
నిత్యకళ్యాణ గోవిందా 


నీరజనాభ గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


ఆనందరూపా గోవిందా 
ఆద్యంతరహితా గోవిందా 
ఇహపరదాయక గోవిందా 
ఇభరాజరక్షక గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


శేషసాయిని గోవిందా 
శేషాద్రినిల యా గోవిందా 
శ్రీనివాసా గోవిందా 
శ్రీవేంకటేశా గోవిందా 
గోవిందా హరి గోవిందా 
వేంకటరమణా గోవిందా 


శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం 

(శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ 
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమచక్షుషే 
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌ 
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘయే 
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ 
సర్వావయవసౌందర్య సంపదా సర్వచేతసాం 

సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌ 
నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే 
సర్వాంతరాత్మనే శ్రీమద్‌ వేంకటేశాయ మంగళమ్‌ 
స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే 

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌ 
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే 
ప్రయుంజే పరతత్వాయ వేంకటేశాయ మంగళమ్‌ 


ఆకాల తత్వమ(శ్రాంతమాత్మనామనుపశ్యతాం 
అతృప్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్‌ 
ప్రాయస్స్వచరణా పుంసాం శరణ్యత్వేన పాణినా 
కృపయాదిశతే (శ్రీమద్‌ వేంకటేశాయ మంగళమ్‌ 
దయామృతతరంగిణ్యాస్తరంగైరి వశీతలైః 

అపాంగైః సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌ 
ప్రగ్ఫ్భూషాంబర హేతీనాం సుషమావహ మూర్తయే 
సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌ 
శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే 

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌ 
శ్రీమద్భుందరజామాళ్ళ మునిమానసవాసినే 
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ 
మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః 

సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్మృతాయాస్తు మంగళమ్‌ 
ఇతి (శ్రీ శ్రీనివాస మంగళా శాసనం సమాప్తం 


నమూ 


